General Driving Principles 


S.NO. 


QUESTIONS 


RELEVANT 
FIGURE/SIGN 
IF ANY 


OPTION 1 


OPTION 2 


OPTION 3 


OPTION 4 


ANSWER 
OPTION 


వాహనాన్ని నడిపే సమయంలో 
మూడు పనుల్ని మళ్లీమళ్లీ 
చేస్తుండాల్సివస్తుంది. ఆ పనులను చేసే 
సరైన వరుసక్రమం ఏది? 


ఆలోచించడం, పనిచేయడం 
మరియు గమనించడం 


పనిచేయడం, ఆలోచించడం 
మరియు గమనించడం 


గమనించడం, ఆలోచించడం 
మరియు పనిచేయడం 


గమనించడం, పనిచేయడం 
మరియు ఆలోచించడం 


వాహనాన్ని నడుపుతున్న సమయంలో రోడ్డుపై ఎదురవబోయే వాహనం సాఫీగా నడిచేందుకు 
2 | ఈ కింద పేర్కొన్న పొటిలోవిపన్‌ 0 A eai అ Gag పరిస్థితులను అంచనా వేస్తూ వాహనం యొక్క కంట్రోల్స్‌ యర స 2 
నిరంతరం చేస్తూనే ఉండాలి? స్తూ ఉం! ఉండాలి అన్నిటినీ నియంత్రిస్తూ ఉండాలి స్తూ 
వాహనాన్ని నడిపేసమయంలో కాస్త ఖాళీగా ఉన్న రోడ్డును విశ్రాంతి కోసం వాహనాన్ని 
3 |అలసిపోయెనట్లు అనిపిస్తే ఏంచేయాలి ? (Sea కొద్దిగా పెందాలి వేగాన్ని కొద్దిగా తగ్గించాలి ఎంచుకోవాలి స సురక్షిత ప్రదేశంలో ఆపాలీ స 
మీరు వాహనాన్ని నడిపే 
సీటు పైభాగంలో ఉన్న హెడ్‌ రెస్ట్‌ లను మెడకు దెబ్బ తగలకుండా విశ్రాంతి పొందడానికి భంగిమను అలాగే 
* సరిగ్గా అమర్చడం వల్ల ఏంలాభం ? 0 ఎంతో సౌకర్యంగా ఉంటుంది కాపాడుతుంది ఉపయోగపడుతుంది కొనసాగించేందుకు : 
సహాయపడుతుంది 


మీరు ఏసమయంలో మాత్రమే మొబైల్‌ 
ఫోన్లను ఉపయోగించాలి ? 


ఎవరైనా ఫోన్‌ చేసినప్పుడు 


వాహనం ఆగి ఉండి సరిగ్గా పార్క్‌ 
చేసి ఉన్నప్పుడు 


గంటకు 30 కి.మీ.తక్కువ వేగంతో 
వెళ్తున్నప్పుడు 


గేర్లు లేని వాహనాన్ని 
నడుపుతున్నప్పుడు 


వాహనాన్ని నడిపేటప్పుడు ఇవి 
నిరోధించాలి. 


ఇతర వాహనదారులు తప్పుగా 
ప్రవర్తించినా స్పందించకూడదు 


హోర్డింగులను చూస్తూ 
డ్రయివింగ్‌ను అశ్రద్ధ చేయకూడదు 


ఇతర వాహనదారులు తప్పుగా 
ప్రవర్తించినా స్పందించకూడదు, 
మరియు హోర్డింగులను చూస్తూ 
డ్రయివింగ్‌ను అశ్రద్ధ 
చేయకూడదు. 


డ్యాష్‌బోర్డు గేజ్‌లను గమనిస్తూ 
ఉండిపోతే మీరు వాహనం 
నడపడం మీద ధ్యాస 
పెట్టలేకపోవచ్చు 


S.NO. 


QUESTIONS 


RELEVANT 
FIGURE/SIGN 


ie ANY. OPTION 1 OPTION 2 OPTION 3 OPTION 4 ANSWER 
ఎక్కువ దూరం ప్రయాణించాల్సి 
7 |వచ్చినప్పుడు మధ్యలో తరచూ ఆగుతూ 0 కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలి ఇంధనాన్ని నింపుకోవాలి భోజనం చేయాలి ఏదైనా తాగాలి 1 
ఉండాలి. అంతేకాకుండా... 
ష్ణ అప్రమత్తంగా ఉండటం, ల m 
3 రక్షణాత్మక చోదనం (డిఫెన్సింగ్‌ i ఇరగబోయుద ముందు ఎల్లప్పుడూ తక్కువ వేగంతో ఎల్లప్పుడూ ఇతరులను వేగంగా వెళ్లే వాహనాలకోసం ఒక i 


డ్రయివింగ్‌) అంటే ఏమిటి ? 


ఊహించగలగడం 


మృదువుగా నడపడం 


ముందుకు వెళ్లనివ్వడం 


పక్కన ఆగిపోవడం 


లెర్నర్స్‌ రోడ్డు పై వాహనాన్ని 
నడుపుతున్నప్పుడు ఇవి కలిగి ఉండాలి 


వాహనం యొక్క రిజష్టేషన్‌ 
కాగితాలు a 


ఎవ్వరు ఉండవలసిన అవసరం 
లేదు 


లెర్నింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి 


12 నెలలలోపు డ్రైవింగ్‌ పరీక్షకు 
హాజరు కావాలి 


రాత్రివేళల్లో వాహనాలను నడిపేటప్పుడు 


10. septs a జ్లజోళ్లను ఉపయోగించరాదు ? 0 హాఫ్‌-మూన్‌ గ్లాసులు గుండ్రని బై-ఫోకల్‌ టింటెడ్‌ 4 
11 |కారులోపలి అద్దంపై వేలాడే వస్తువులు... 0 = oo మీ ధ్యాసను = — సామర్థ్యాన్ని నఖ పెంచడానికే ఏదీ సరైన సమాధానం కాదు 1 
12 oo p 0 రాత్రిపూట డ్రయివింగ్‌ చేయకండి విశ్రాంతి తీసుకునేందుకు ఆగండి a TAN విస్కీ రెండుపెగ్గులు 2 
13. బ్‌ వెసిన తర్వాత వాహనం ఆగే దూరం 0 వర్షం పడుతున్నప్పుడు పొగమంచు ఉన్నప్పుడు రాత్రి సమయంలో గాలి బలంగా వీస్తున్నప్పుడు 1 


ఏ పరిస్థితుల ఎక్కువగా ఉంటుంది ? 


RELEVANT 


S.NO. QUESTIONS FIGURE/SIGN 
IF ANY OPTION 1 OPTION 2 OPTION 3 OPTION 4 ANSWER 

ee ముడు కరా హెడ్‌లైట్ల కాంతిని తగ్గించడానికి మీ వాహనం యొక్క హెడ్‌లైట్లను |హజార్డ్‌ వార్నింగ్‌ లైట్లను ఆన్‌ 

14 |సూర్యాస్తమయం సమయంలో డ్రయివ్‌ BR ప నాటు han పస వేగంగా వెళ్ళిపోవాలి 2 
చేస్తున్నప్పుడు మీరేం చేయాలి ? i మార్చా 
ఈ కింద పేర్కొన్నవారిలో ఎవరికి రోడ్డు 

15 కూడళ్ళలో ప్రమాదం జరిగే అవకాశం 0 మోటార్‌ సైకిల్‌ నడిపేవారికి సైక్లిస్టులకు పాదచారులకు అన్ని సమాధానాలూ సరైనవే 4 
ఎక్కువగా ఉంటుంది ? 

పం ba ges peut erie వారి ఉనికిని ముందర ఏదో ప్రమాదం మీరు వేగ పరిమితులు దాటి మీకు దారి ఇస్తున్నామని ; 

లైట్లను మిపై మీకుతెలియజేయడానికి పొంచిఉందని తెలవడానికి వెళ్తున్నారని హెచ్చరించడానికి చెప్పడానికి 


చేయవచ్చు ? 


రోడ్డు అంచునుండి బయలుదేరి వెళ్లే 
సమయంలో ఇతర వాహనాలను, 


కారునుండి దిగి చుట్టూ ఉన్న 


హారన్‌ ను నిరంతరం మోగిస్తూనే 


బయలుదేరే ముందే మిర్రర్లనుంచి, 


న క | కాను మ — (oes) 3 
ఢీకొట్టకుండా ఉండాలంటే ఏంచేయాలి ? = 
పాదచారులకు జీబ్రాలైన్‌ వద్ద 
18 ఈక్రిందివాటిలో ఏ ప్రకటన సరైంది ? o పాదచారులకు రోడ్డుపై ప్రత్యేక argi రోడ్డుపై agoa పాదదారుల హక్కు వారు రోడ్డు 94 సరన సమాధానం కాదు 3 
అధికారాలేవీ లేవు డో త్‌ దాటినంత వరకు ఆగాలి 
అనుమతించాలి 
తేమ వాతావరణంలో వాహనాన్ని నడిపే పాదచారులపై నీళ్లు చిమ్మకుండా [HOT ప్రమాద భరితంగా రోడ్డు బా వృద్ధులను రోడ్డు దాటడానికి నిర్దిష్టమైన వేగంలోనే వాహనాన్ని 
19 0 ణ్‌ దాటుతున్న పాదచారులను ఖై 3 2 
సమయంలో మీరేం చేయాలి ? వాహనాన్ని రోడ్డు మధ్యలో ఆపాలి సహాయపడాలి నడవాలి 
గమనించాలి 
మీకు ఆదేశాలను జారీచేసే 
సైన్‌బోర్డులను గమనించి వాటిని 
20 ఖచ్చితంగా పాటించాలి. ఆ బోర్డులు 0 నల్ల త్రికోణాకారం ఎరుపు త్రికోణాకారం నీలం దీర్ణచతురస్రాకారం ఎరుపు / నీలం రంగు వృత్తాకారం 4 


సాధారణంగా ఏరంగులు, ఆకారాల్లో 
ఉంటాయి ? 


S.NO. 


QUESTIONS 


RELEVANT 
FIGURE/SIGN 
IF ANY 


OPTION 1 


OPTION 2 


OPTION 3 


OPTION 4 


ANSWER 


21 


ఎరుపురంగు ట్రాఫిక్‌ GH DIAS ఏమని 
అర్థం ? 


మరే ఇతర వాహనాలు లేని 
సమయంలో తిన్నగా ముందుకు 


తెల్లని స్టాప్‌ లైన్‌ వెనకే ఆగాలని 


అర్థం 


ఎటువంటి ప్రమాదం లేదనిపిస్తే 
ఎడమవైపునకు తిరగొచ్చు 


ఇతర వాహనాలు బయలుదేరితే 
వెంటనే ఆపడానికి వీలుగా 


పోవచ్చని అర్థం వేగాన్ని తగ్గించాలి 

మీరు లెర్నర్స్‌ లైసెన్స్‌ మాత్రమే E 
22 |కలిగిఉన్నారు మీరు కారును ఏ 0 గంటకు 50కిలోమీటర్ల వేగంతో రాత్రివేళల్లో సవా wo) వున్న వ్యక్తి వా సరైన సమాధానం కాదు 3 

సందర్భంలో నడపకూడదు? అ A) 

ఈ కింద పేర్కొన్న ఏ సందర్భంలో Do ప్రమాదంలో మీ వాహనం 7 పోలీస్‌ అధికారి ఆపమని సిగ్నల్‌ 
23 వాహనాన్ని ఆపివేయాలి ? 6 విక్కుకున్నప్పుడు రెడ్‌సిగ్నల్‌ పడినప్పుడు ఇచ్చినప్పుడు పైళన్ని సందర్భాల నూ శ్ర 
24 మలుపు తిరిగిన వెంటనే ఇండికేటర్‌ ను i బ్యాటరీ అయిపోకుండా ఇతర వాహనాల వారు తప్పుగా రోడ్డుపై ఉన్న ఇతరులకు కళ్లు ఇండికేటర్‌ రిలే పాడైపోకుండా 2 

ఎందుకు ఆపుచేయాలి ? ఉండేందుకు అర్థం చేసుకోకుండా ఉండడానికి చెదరకుండా ఉండేందుకు ఉండటానికి 

ముందు వెళ్లున్న వాహనం 

మీ ముందున్న వాహనానికి, మీ DP 
25 [aras మధ్య ఎంతదూరం 0 15 మీటర్లు 10 మీటర్లు ముందు వెళ్తున్న వాహనం sel వెగం: తగ్గించినా లెదా 4 

ఉండేటలు చూసవాలి.? వేగంపై ఆధారపడి ఉంటుంది ఆగినా మీరు దాన్ని ఢీకొనకుండా 

5 ఉండేలా చూసుకోవాలి 
మీ వాహనం ఆగిఉన్నప్పుడు హారన్‌ కదులుతున్న వాహనం వల్ల 
A n మీరు అప్పుడే వచ్చారని 

26 |మోగించకూడదు, జ్‌. కింది పరిస్థితుల్లో 0 మీకు ప్రమాదం ఏర్పడుతుందని | ఎప్పుడు పడితే అప్పుడు చాలా తక్కువ సమయం పాటు [Ay gt ns 1 


మోగించవచ్చు. 


భావించినప్పుడు 


27 


ఇతర వాహనాలను నడుపుతన్న వాళ్లు 
వారి హెడ్‌లైట్లను మీపైనే ఫ్లాష్‌ 
చేస్తున్నారంటే దానర్థం ఏమిటి ? 


'రాడార్‌ స్పీడ్‌ ట్రాప్‌' ముందుందని 


వాళ్లు మీకు దారి ఇస్తున్నారని 


అక్కడ తామున్నట్లు మిమ్మల్ని 
హెచ్చరిస్తున్నారని 


మీ వాహనంలో ఏదో 
లోపముందని 


S.NO. 


RELEVANT 
FIGURE/SIGN 
IF ANY 


QUESTIONS 


OPTION 1 


OPTION 2 


OPTION 3 


OPTION 4 ANSWER 


అదో తాత్కాలికమైన విద్యుత్‌ 


మరోసారి ఎక్కువ సమయం 
దొరికినప్పుడు ఆ సమస్యను 


వెంటనే అసలు సమస్య 
4 
ఎక్కడుందో జాగ్రత్తగా పరిశీలించాలి 


వాహనాని' నడుపుతున్నప్పుడు ఇన్‌ 
38 మెంట్‌ పానల్‌ మీద హెచ్చరికలాగా ఇంజన్‌ శబ్దం సరిగ్గా ఉంటేచాలు, 
ఒక లైటు వెలగడం మొదలు పెడితే ఆగకుండా వెళ్లొచ్చు లోపమని సరిపెట్టుకోవాలి తీరుడానే పయతాంచలి 
ఏంచేయాలి ? డానికి ప్రయత్నించా 
హారన్‌ విండో స్కీన్‌ వైపర్‌ అన్ని సమాధానాలూ సరైనవే. 4 


మీ వాహనాన్ని నడపాలంటే వీటిలో ఏది 
29 
సరిగ్గా పనిచేస్తూ ఉండాలి ? 


స్పీడో మీటర్‌ 


30 


రియర్‌ వ్యూ మిర్రర్‌ ఎందుకు? 


వెనకనుంచి వచ్చే వాహనాలను 
గమనించడానికి 


వెనక సీట్లో కూర్చున్న 
ప్రయాణీకులమీద ఓ కన్నేసి 


ఉంచడానికి 


వామనంలో దీన అవసరం లేదు 


దీనిల్ల దృష్టి మరలిప్రమాదం జరిగే 1 
అవకాశం కూడా GOO. 


31 


హ్యాండ్‌ బ్రేక్‌ను ఎందుకు ఉపయోగిస్తారు? 


వేగాన్ని తగ్గించడానికి 


వాహనాన్ని పార్క్‌ చేయడానికి 


హఠాత్తుగా బ్రేక్‌ వేయడానికి 


జారిపడకుండా ఉండేందుకు 


32 


ఏదైనా ప్రమాదం సంభవిస్తే 
ప్రయాణీకుల్ని రక్షించుకోవడంలో 
సమర్ధంగా పనిచేసే సాధనం ఏది? 


సీట్‌ బెల్టులు 


డోర్ల రక్షణ కవచాలు 


ప్యాడెడ్‌ ఇన్‌ స్టుమెంట్‌ ప్యానల్స్‌ 


ఏదీ సరైన సమాధానం కాదు 


33 


మీరు మీ స్నేహితుడి కారును 
తీసుకున్నారు. అయితే దాని డ్రయివింగ్‌ 
సీటు నుంచి స్టీరింగ్‌ వీల్‌, ఇతర కంట్రోల్స్‌ 
మీకు అనువుగా లేవనిపిస్తే మీరేం 


చేస్తారు? 


ఇంకొకరి కారును ఎప్పుడూ 
ఉపయోగించకూడదు 


అసౌకర్యంగా ఉన్నా అలాగే 
ఉపయోగించుకోవాలి. ఇతరుల 
సీట్ల స్థానాన్ని మార్చకూడదు 


మీకు అనువుగాఉండేలా సీటు 
స్థానాన్ని అడ్జస్ట్‌ చేసుకోవాలి 


మీ మిత్రుడ్ని అడిగి ఒకదిండును 
మీవెనుక ఉంచుకోవాలి 


రియర్‌ వ్యూ, సైడ్‌ వ్యూ మిర్రర్లు 
34 | సాధారణంగా కాస్త ఉబ్బెత్తుగా 
ఎందుకుంటాయి ? 


అస్సలు కనిపించని బ్లయిండ్‌ 


ర స్పాట్లను కనిపించేలా చేయడానికి 


కనిపించే ప్రదేశాల విస్తీర్ణం 
పెరగడానికి 


వెనక వస్తున్నవాహనాల వేగాన్ని 


సులువుగా అంచనా 
వేయగలిగేందుకు 


వెనక వస్తున్నవాహనాలు పెద్దగా 
కనిపించడానికి 


RELEVANT 


S.NO. QUESTIONS FIGURE/SIGN 
FAN, OPTION 1 OPTION 2 OPTION 3 OPTION 4 ANSWER 
ప్రైవేట్‌ వాహనాల నెంబర్‌ ప్లేట్లు . పసుపు ప్లేట్‌ పై తెల్లని z 
35 |S sores" లి? 0 నల్లని Hoop తెల్లని అక్షరాలు అకు తెల్లని ప్లేటుపై నల్లని అంకెలుండాలి పైవేవీ సమాధానాలు కావు 3 


36 


మీవద్ద ద్విచక్ర వాహనాలను 
నడిపేందుకు లెర్నర్‌ లైసెన్స్‌ ఉందంటే 
మీకు దేనికి అనుమతి ఉంటుంది ? 


పగటిపూట డ్రయివ్‌ చేయడానికి 


చాలా తక్కువ ట్రాఫిక్‌ ఉన్న 
రోడ్డుపై డ్రయివింగ్‌ చేయడానికి 


ఎప్పుడైనా, ఎక్కడైనా నడపవచ్చు 


ఎప్పుడైనా, ఎక్కడైనా ద్విచక్ర 
వాహనాన్ని నడపవచ్చు. కానీ 
ద్విచక్ర వాహనాన్ని నడిపేందుకు 
శాశ్వత లైసెన్సు వున్న వ్యక్తి 
మాత్రమే మీ వెనుక వుండాలి. 


37 


మీకు లైట్‌ మోటార్‌ వాహనాలను 
నడిపేందుకు అవసరమైన లైసెన్స్‌ ఉంటే 


మోటార్‌ కార్లను మాత్రమే 


మోటార్‌ కార్లు, 50సిసి కంటే 


ఏ మోటార్‌ వాహనాన్నైనా 


ఇవేవీ సరైన సమాధానాలు కావు 


మీరు ఏ వాహనాలను నడపొచ్చు ? ఎక్కువున్న మోటార్‌ సైకిళ్లను 
సరైన డ్రయివింగ్‌ లైసెన్స్‌ లేకుండా 
38 | వాహనాన్ని నడుపుతూ ప్రమాదానికి 0 200 hg ee జరిగిన నష్టానికి ty జరిగిన నక వ. ఇవేవీ సమాధానాలు కావు 3 
గురైతే ఇన్సూరెన్స్‌ కంపెనీ ఏంచేస్తుంది ? నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది నష్టపరిహారాన్ని చెల్లించదు 
సరైన డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా 
రోడ్డుమీద వాహనాన్ని నడిపితే ఎప్పుడు ఏదైనా ప్రమాదంలో పోలీసు అధికారి మిమ్మల్ని ఎటువంటి చట్టబద్దమైన చర్యకు 
39 మీపై చట్టబద్దమైన చర్యలు జరిగే O ఇరుక్కున్నప్పుడు నియంత్రించినప్పుడు Saso BSS సమాధానాలు కాను f 
అవకాశముంది ? 
40 లెర్నర్‌ లైసెన్స్‌ ఎంతకాలం చెల్లుతుంది ? 0 30 రోజులు శాశ్వతలైసెన్స్‌ వచ్చేదాకా ఆరు నెలలు ఒక ఏడాది 3 
41 |'పియుసిసి' అంటే ఏమిటి ? 0 ప్రయిమరీ అన్‌ లైసెన్స్‌ కార్‌ అండ్‌ పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ పొల్యూషన్‌ అన్‌ కంట్రోల్‌ సర్టిఫికెట్‌ ఏదీ సరైన సమాధానం కాదు 2 


క్యారియర్‌ 


సర్టిఫికెట్‌ 


S.NO. 


QUESTIONS 


RELEVANT 
FIGURE/SIGN 
IF ANY 


OPTION 1 


OPTION 2 


OPTION 3 


OPTION 4 


ANSWER 


42 


కారు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడానికి కనీస 
వయోపరిమితి ఎంత ? 


20 సంవత్సరాలు 


15 సంవత్సరాలు 


16 సంవత్సరాలు 


18 సంవత్సరాలు 


43 


మీ కారు ఢీకొని కొంతమందికి 
గాయాలయ్యాయి. అప్పుడు మీరేం 


గాయపడిన వారిని ఆసుపత్రికి 
తరలించి, దగ్గరగా ఉన్న 


పోలీసులకు తెలియపర్చాల్సిన 


అవసరం లేదు 


పోలీసులకు, తెలియపర్చాల్సిన 
అవసరం లేదుకానీ, గాయపడిన 


పారిపోవాలి 


చేయాలి? పోలీస్‌స్టేషన్‌లో తెలియచేయాలి వారిని ఆసుపత్రికి తరలించాలి 
ల కాదు, మీరు కావాలనుకుంటే అవును, టోబార్‌లు లేదా బైసైకిల్‌ 
44 వం ate 0 = ల coon పద్ధతిపై అవును, అది ఎప్పుడైనా నేరమే నెంబర్‌ ప్లేటును కప్పి ర్యాక్‌లు నెంబర్‌ప్లేట్‌ను మూసి 2 
స్ట స పు an ఉంచుకోవచ్చు ఉంచితే నేరం కాదు 
కారును నడుపుతున్న సమయంలో 
j అవును, కూడళ్ల వద్ద ఆపినప్పుడు 7 అవును, కనీసం ఒక చేతితోనైనా రాత్రివేళల్లో మాత్రమే 
45... ముదైల కొనును చేతితో పట్టుకొని 9 మాత్రమే ఉపయోగించాలి అలా ఎప్పుడూ చేయకూడదు సస్థ్య_గ్‌ వీల్‌ ను పట్టుకొని ఉండాలి ఉపయోగించవచ్చు స్‌ 
ఉపయోగించవచ్చా? 8 
ag, DOT ప్రమాదం జరిగినప్పుడు వెంటనే o (ఆ ప్రాంతానికి రక్షణ కల్పించాలి అధికారులకు తెలియజేయాలి E el aa చికిత్స పానీ... 4 


చేయాల్సిన ప్రధానమైన పనేమిటి ? 


47 


అత్యవసరంగా వైద్య సహాయం 
అవసరమై అంబులెన్స్‌ కు ఫోన్‌ 
చేయాలంటే ఏ నెంబర్‌ ఉపయోగించాలి ? 


197 


100 


108 


101 


48 


ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న 
వెంటనే మీరేం చేయాలి ? 


పోలీసులకు తెలియజేయాలి 


ఇతర వాహనాల వారిని 
హెచ్చరించాలి 


అంబులెన్సుకు ఫోన్‌ చేయాలి 


పైవేవీ సమాధానాలు కావు 


S.NO. 


QUESTIONS 


RELEVANT 
FIGURE/SIGN 
IF ANY 


OPTION 1 


OPTION 2 


OPTION 3 


OPTION 4 


ANSWER 


49 


సాధారణంగా ఎక్కువ ప్రమాదాలు ఇలా 
జరుగుతూ ఉంటాయి. 


వాహనాలు నడిపేవారి పొరపాటు 
వల్ల 


వాహనాలు సరిగ్గా 
పనిచేయకపోవడం వల్ల 


రోడ్డు, వాతావరణ పరిస్థితులు 
అనుకూలంగా లేకపోవడం వల్ల 


పైవన్నీ సరైన సమాధానాలే... 


50 


ఏ వయసులో వున్న డ్రైవర్లు తరచూ 
రోడ్డుప్రమాదాలకు కారకులవుతుంటారు 
? 


36 నుంచి 45యేళ్ల వయస్సు 
వారు 


58 ఏళ్ల పైబడిన వారు 


46నుంచి 55 ఏళ్ల వారు 


17నుంచి 25 ఏళ్లవారు 


వయస్సు పెరిగిన వారిలో కనిపించే 


రోడ్డుపై ఉండే సిగ్నల్స్‌ ను సరిగ్గా 


51 oe వల్ల వారు వాహనాన్ని నడిపే 0 అర్థం చే సుకోలేకపోతొరు వారి కారుకు ఇన్సూరెన్స్‌ దొరకదు వేగంగా స్పందించలేరు సిగ్నల్స్‌ ను సరిగ్గా ఇవ్వలేరు 3 
నైపుణ్యం దెబ్బతింటుంది ? 
క వాహనాన్ని నడిపే సమయంలో a సకుపతోశతకహహనాలేప్‌ మీకు ఒంటిచేత్తో మీముందున్న రోడ్డు మీద మీ ఇంజన్‌ పనిచేస్తున్న సమయంలో : 


ఎప్పుడూ మొబైల్‌ఫోన్‌ను 
ఉపయోగించకూడదు, ఎందుకు? 


లేవని నిర్దారించుకున్నప్పుడు 


వాహనాన్నినడపగలిగే సామర్థ్యం 
ఉన్నప్పుడు 


ధ్యాసను అది తగ్గిస్తుంది కాబట్టి 


సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ సరిగ్గా ఉండదు 
కాబట్టి 


మీ డ్రైవింగును ప్రభావితం చేసే 


శాశ్వత లైసెన్స్‌ కలిగి ఉన్న వ్యక్తి 


53 మందులు మీరు వాడుతున్నట్లయితే 0 A త్య వైద్యుల es న ల తోడుగా ఉన్నప్పిడు మాత్రమే... A దూరాలు మూత్రపు 1 
ఏం చేయాలి ? వాహనాన్ని నడపాలి 
మీరు ప్రయాణం ప్రారంభించే ముందు 
ఎవరితోనో వాదులాడి వ స్తున్నారు. డ్రయివింగ్‌ మొదలు పెడతారు. మామూలు కంటే తక్కువ వాహనం నడిపే ముందు రిలాక్స్‌ మానసిక అలజడి తగ్గినతర్వాతనే 

54 న్లో 0 వేగంతో వాహనాన్ని నడుపుతూ అవడం కోసం కొద్దిగా మద్యం వాహనం నడపడానికి 4 
అందువల్ల మీకు చాలా కోపంగా ఉంది. కానీ ఒక కిటికీ తెరిచి ఉంచుతారు రేడియోను ఆన్‌ చేస్తారు సేవిస్తారు ది ప్రయతిి స్తారు 
ఆసమయంలో మీరేం చేస్తారు ? ay 
ఇంకో డ్రైవర్‌ ప్రవర్తన మీకు ఇబ్బంది z 

55 కలిగించింది. కిందివిధంగా చేస్తే మీకు 0 కాస్త ఆగి విశ్రాంతి తీసుకుంటే... గట్టిగా అరుస్తూ తిడితే... చేతితో సైగలుచేస్తే... హెడ్‌లైట్లను ఫ్లాష్‌ చేస్తూ ఆ 1 


సహాయకారిగా వుంటుంది 


కారును వెంబడించినట్లయితే ... 


S.NO. 


QUESTIONS 


RELEVANT 
FIGURE/SIGN 
IF ANY 


OPTION 1 


OPTION 2 


OPTION 3 


OPTION 4 


ANSWER 


56 


భారత దేశంలో ఏరాష్ట్రంలో తీసుకున్న 
డ్రైవింగ్‌ లైసెన్‌స్‌ అయినా... 


భారతదేశమంతా చెల్లుతుంది 


ప్రపంచమంతా చెల్లుతుంది 


ఆ రాష్ట్రంలో మాత్రమే చెల్లుతుంది 


ఎక్కడా చెల్లదు 


57 


హారన్‌ ఎప్పుడు ఉపయోగించాలి ? 


మీ ఉనికి ఇతరులకు 
తెలియజేయడానికి 


దారిలో వెళ్లేందుకు మీకున్న 
హక్కును తెలియజేయడానికి 


ఇతరులను పలకరించడానికి 


మీ విసుగును తెలియజేయడానికి 


5g కోతీ వాహనాన్ని నడిపించే ముందు a ఆ వాహనంలోని కంట్రోల్స్‌ యట ఇ ఈ యా. కి వాహనాన్ని స్టార్ట్‌ చేసేముందు దాని నెంబర్‌ Hoo సరిగ్గా R 
డ్రైవర్‌ ఏంచేయాలి ? అన్నియూ తెలిసిఉండాలీ d ప్రతీసారీ చోక్‌ను ఉపయోగించాలి |ఉన్నాయోలేదో చెక్‌ చేయాలి 
తయారవ్వాలి 
59 |ముద్యం మొట్ట మొదటిసారిగా దేనిపై 0 కంటిచూపు మాట సంతులన (బ్యాలెన్స్‌) నిర్ణయాత్మక శక్తి (జడ్జిమెంట్‌) 4 


ప్రభావం చూపుతుంది ? 


60 


ఒక పబ్‌ లో భోజనానికి ఆహ్వానం 
అందింది. సాయంత్రం ఇంటికి 
వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లాల్సి 
ఉంది. మీరేం చేయాలి ? 


రెండు పెగ్గులు మాత్రమే 
తీసుకోవాలి 


అసలు మద్యాన్ని సేవించకూడదు 


మద్యాన్ని సేవించే ముందు 
కొద్దిగా పాలు తాగాలి 


మద్యంతోపాటు వేడి భోజనం 
కూడా చేయాలి 


61 


ఒక పార్టీలో మద్యం సేవించిన డ్రైవర్‌ కు 
మీరిచ్చే సలహా ఏంటి ? 


ఒక కప్పు స్టాంగ్‌ కాఫీ తాగిన 
తర్వాత వాహనాన్ని నడపాలి 


జాగ్రత్తగా , మెల్లగా 
నడుపుకుంటూ ఇంటికి వెళ్లాలి 


సిటీబస్సులను ఉపయోగించి 
ఇంటికి చేరుకోవాలి 


కొద్దిసేపు ఆగిన తర్వాత ఆ 
వాహనం నడుపుతూ ఇంటికెళ్లాలి. 


62 


మద్యం కాకుండా మిమ్మల్ని అధికంగా 
ప్రభావితం చేసే మరో విషయమేమిటి ? 


మాదక ద్రవ్యాలు 


అలసట 


పెద్దగా శబ్దం చేసే సంగీతం 


అన్ని సమాధానాలూ సరైనవే 


S.NO. 


QUESTIONS 


RELEVANT 
FIGURE/SIGN 


IF ANY OPTION 1 OPTION 2 OPTION 3 OPTION 4 ANSWER 
మీ వాహనం యొక్క డోర్‌ను వాహనాన్ని నడిపే వ్యక్తి ఎప్పుడు వెనక వస్తున్న వారెవరికైనా  ప్యస్తత్ర గురించి ad వ spas లేదా 
63 |తెరిచేటప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తను 0 కావాలంటే అప్పుడు డిర్‌ ను అడ్జిస్తుందనుకుంటే డోర్‌ నో 3 bea లే ప్రమాదం న 4 
తీసుకోవాలి ? తెరవవచ్చు తెరవకూడదు బంధన దు అవకాశమున్నప్పుడు మీరు 
చ తలుపు తెరవకూడదు 


అత్యవసర వాహనం మిమ్మల్ని 


అత్యవసర వాహనాల సైరన్‌ విన్నప్పుడు అత్యవసర వాహనాన్ని దాటనిచ్చి |దాటిపోయేదాకా మీ 
pa ఏం చేయాలి ? స మీ హారన్‌ మోగించాలి a Sr దాని వెనకనే వెంబడించాలి వాహనాన్నిరోడ్డుకు స్ట 
ఎడమవైపుకు ఆపాలి 
65 |ఇతర వాహనాలను హెచ్చరించాలి 0 ఆతనిని రోడ్డుమీదనుండి = ఇతర వాహనాలను హెచ్చరించాలి రోడ్డుమీద చెత్తను తొలగించాలి పడిఉన్న వ్యక్తికి ధైర్యంచెప్పాలి 2 
పక్కకు లాగాలి 
నేను వాహనాన్ని నడిపేటప్పుడు 
కింద పేర్కొన్న ఏవైఖరి నాభద్రతతోపాటు. రోడ్డుపై ఢీకొట్టడం లేదా ఢీకొట్టకపోవడం రోడ్డుమీద ఉన్న ఇతరుల భద్రత మిగిలిన డ్రైవర్లు వేగంగా 
66 |మిమ్మల్నిసురక్షితమైన డ్రైవర్‌ గా 0 నై అన్నది అదృష్టం మీద ఆధారపడి చ వెళ్తుంటారు. నేనుమాత్రం 1 
చేస్తుంది? ప్రయాణిస్తున్న ఇతరుల భద్రత  |క్ఞృప్టింది బాధ్యత వారిదే సురక్షితా ప్రమాణాలనే పాటిస్తాను 
కూడా నా బాధ్యతేనని భావిస్తాను 
హైవేపై వెళ్తుండగా మీ వాహనం మీ వాహనాన్ని తొందరగా 
POR బళ్ల p మీ వెనుక ట్రాఫిక్‌ ను ఆపి ay రోడ్డుపై హెచ్చరిక సూచికను 
67 ened ; పా ఆగిపోయింది. అప్పుడు 0 మిగతా ట్రాఫిక్‌ ను హెచ్చరించాలి సహాయం చేయమని అడగాలి neo — ఆంది oS ట్రయాంగిల్‌ ను ఉంచాలి 1 
ఈక్రిందివాటిలో GID మీ వాహనంలో a é j 
68 |జంుకోకూడదు ? 0 పథమ చికిత్స కిట్ట్‌ రోడ్‌మ్యాప్‌ మండేగుణం కలిగిన పదార్థాలు టూల్‌కిట్‌ 3 
పాద చారులకు అన్ని 
పాదాచారులకు Se దాటే పాదచారులు వాహనాలకు పాదచారులు రోడ్డు క్రాసింగ్స్‌ వద్ద 
69 |ఈక్రింది వానిలో ఏది సరైనది 0 పాదచారుల క్రాసింగ్‌ వద్ద దాటే హక్కు లేదు € కవ్నాస్‌సరగా దార ఇవాల నెమ్మదిగా డాట్‌ ద 1 


హక్కు ఉంది 


S.NO. 


QUESTIONS 


RELEVANT 
FIGURE/SIGN 


FAN, OPTION 1 OPTION 2 OPTION 3 OPTION 4 ANSWER 

మరమ్మత్తుకు గురైన వాహనాన్ని 

70 |తీసుకెల్తున్నప్పుడు పాటించాల్సిన గరిష్ట 0 60KMPH 50KMPH 24KMPH 10KMPH 3 
వేగం ఎంత? 

సైలెంట్‌ ప్రదేశాలలో హార్న్‌ మల్లీ టోన్స్‌ హార్‌ ఎక్కువ శబ్ధం చేస్తున్న 

71 ఈ క్రింది వానిలో ఏది సరైనది 0... మ్రోగించరాదు ఉపయోగించరా వాహనాన్ని నడపరాదు పైవి అన్ని i 
నీవు కొంత మంది పనివారు 
పనిచేయుచున్న ప్రదేశానికి 

72 జరు కున్నావు,'నీ'వేగం ఎంతకు మించి 0 25KMPH 35KMPH 45KMPH 55KMPH 1 
ఎక్కువ ఉండరాదు? 
మీటింగ్స్‌, మార్చ్‌ లు జరుగుతున్న 

73 _ ప్రాంతాలలో నీ కారు యొక్క గరిష్ట వేగ 0 35KMPH 25KMPH 45KMPH 55KMPH 2 
పరిమితి ఎంత 
సరుకు రవాణా వాహనంలో వాహనం బాడీ మీద ఎట్టి పరిస్థితులలోను 

74 ప్రయాణికులను తీసుకెళ్ళవచ్చా? 0 టాలర్స్‌ సై తీసుకెళ్ళవద్సు తీసుకెళ్ళవచ్చు E కరకు నసుకిళ్ళవద్చు తీసుకెళ్ళకూడదు : 
ఈ క్రింది వాటిలో వాహనంతో పాటు 

75 తీసుకుని వెళ్ళనవసరం లేని 0 డ్రయివింగ్‌ లైసెన్స్‌ రిజష్టేషన్‌ సర్టిపికేట్‌ ఇన్సూరెన్స్‌ సర్టిఫికెట్‌ ఇన్వాయిస్‌ 4 
డాక్యుమెంట్లు ఏవి? ను 
ఈ క్రిందివారిలో ఎవరికి నీ వాహనం 

76 యొక్క కాగితాలను చూపించమని r యూనిఫాం లో ఉన్న పోలీసు యూనిపాం లో ఉన్న రవాణా |గవర్నమెంటూ నియమించిన పైవి అన్ని 

అధికారికి శాఖ అధికారికి 


అడిగే హక్కు ఉంది? 


ఏదైనా అధికారికి 


S.NO. 


QUESTIONS 


RELEVANT 
FIGURE/SIGN 


IF ANY OPTION 1 OPTION 2 OPTION 3 OPTION 4 ANSWER 
రోడ్డు పై ద్విచక్రవాహనం యొక్క గరిష్ట 
77 వేగ పరిమితి ఎంత? o (6010498 8016019141 50KMPH 100KMPH 3 
78 గదను ఉపయోగించి వాహనాన్ని Gn గేరును APLS లోకి తీసుకోవాలి ఇంజన్‌ ను ఆపివేయాలి ఒక్కోగేరును తగ్గించుకుంటూ క్లచ్‌ ను, బ్రేక్‌ ను ఒకేసారి నొక్కాలి 3 
చేయడం ఎలా? se లోయర్‌ గేరునకు రావాలి š% యి, SG 


79 


కింద పేర్కొన్న ఏ కారణం వల్ల పూర్తిగా 
వాహనం నడపడంపై దృష్టిని సారించడం 
సాధ్యపడదు ? 


ఎక్కువ శబ్దంతో కూడిన సంగీతం 


తోటి ప్రయాణీకుడితో వాదించడం 


మొబైల్‌ ఫోన్‌ ఉపయోగించడం 


అన్నీ సరైన సమాధానాలే 


మోటార్‌ వేపై చాలా దూరం ప్రయాణించే 


మోటార్‌ వేని వదిలి అనువైన 


వేగాన్ని పెంచి మీ ప్రయాణాన్ని 


80 సమయంలో మీకు నిద్ర వస్తున్నట్లు 0 ప్రదేశంలో ఆగి చల్లటి తాజాగాలి చుట్టూ న్న స్ట అందాలు |జ్ఞ్యర్ర్‌గా ముగించేందుకు విశ్రాంతికోసం ఎక్కడైనా ఆగాలి 1 
అనిపిస్తే ఏంచేయాలి ? మీ వాహనంలోకి వెళ్లేలా చేయాలి ఆః న ప్రయత్నించాలి 
ఈకిందివాటిలో ఏవి ఖచ్చితంగా మంచి 

81 |పరిస్థితిలో ఉండి తీరాలని చట్టం 0 హెడ్‌ లైట్స్‌ ముందు అద్దాలు సీటు బెల్టులు పైఅన్నీ 4 
చెబుతుంది ? 
13 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు 
పిల్లలు, వారి తల్లిదండ్రులు మీ కారులో ముందుసీటులో ఉన్న 

82 ప్రయాణిస్తున్నారు. పిల్లలు సీటు బెల్ట్‌ 0 పిల్లల తల్లిదండ్రులది వాహనాన్ని నడిపే డ్రైవర్‌ ది ప్రయాణీకులది పిల్లలది... 2 
ధరించేలా చేయాల్సిన బాధ్యత ఎవరిది ? 

83 |శబ్ద కాలుష్యం ప్రభావం ఎలా ఉంటుంది ? 0 మాననిక సమతుల్యత డ్రైవర్‌ యొక్క ఏకాగ్రత వినికిడి సామర్థ్యం దెబ్బతింటుంది | అన్ని సమాధానాలూ సరైనవే 4 


దెబ్బతింటుంది 


దెబ్బతింటుంది 


RELEVANT 


S.NO. QUESTIONS FIGURE/SIGN 
IE ANY OPTION 1 OPTION 2 OPTION 3 OPTION 4 ANSWER 
ఎవరైనా డ్రైవర్‌ మీకు చికాకు తెప్పించేలా మీరేం చేయదలచుకున్నారో అదేపనిగా హెడ్‌ లైట్లను ఫ్లాష్‌ 
84 |వ్యవహరిస్‌ ఏంచేయాలి ? 0 ఏవిధంగానూ స్పందించవద్దు వాళ్ల తెలుసుకునేలా చేయండి చేయండి హారన్‌ మోగించండి న 
అనుభవం లేని డ్రైవర్లతో మీరెలా హారన్‌ మోగించి మీ ఉనికిని OZAL తొందరగా మీ హెడ్‌ లైట్లు ఫ్లాష్‌ చేస్తూ వారు వీలైనంత తొందరగా వారిని ఓవర్‌ 


85 


స్పందించాలి ? 


వారికి తెలియజేయాలి 


స్పందించలేరు కాబట్టి మీరు 
సహనం కోల్పోకూడదు 


ముందుకు వెళ్లొద్దని సూచించాలి 


టేక్‌ చేయాలి 


86 


మీ హెడ్‌లైట్లను ఇతర వాహన 
చోదకులపై ఎందుకు ఫ్లాష్‌ చెయ్యాలి ? 


మీరు దారి ఇస్తున్నట్లు 
తెలియజేయడానికి 


మీరు మలుపు తిరుగుతున్నట్లు 
తెలియజేయడానికి 


ముందుకెళ్లేందుకు మీకు 
హక్కుందని తెలియజెప్పేందుకు 


మీరు అక్కడే ఉన్నారని 
తెలియజెప్పడానికి 


87 


డ్రైవ్‌ చేస్తున్నప్పుడు క్లచ్‌ పెడల్‌ ను 
నొక్కడం గాని, న్యూట్రల్‌ లో చాలాదూరం 
వెళ్లడం కానీ చేసినప్పుడు 


ఇంధన వినియోగం పెరుగుతుంది 


ఇంజన్‌ బాగా వేడెక్కడానికి 
కారణమవుతుంది 


వాహనంపై నియంత్రణ తగ్గుతుంది 


టైర్లు ఎక్కువగా అరుగుతాయి 


88 


మీ వాహన వేగాన్ని నియంత్రించేందుకు 
గేర్లను ఎలా వాడాలి ? 


లోయర్‌ గేర్‌ కుమార్చాలి 


రివర్స్‌ గేర్‌ ఎంచుకోవాలి 


హయ్యర్‌ గేర్‌ కు మారాలి 


న్యూట్రల్‌ గేర్‌ కు మారాలి 


89 


మీరు ఒక నిటారైన కొండనుండి కిందకు 
దిగుతున్నారు. అప్పుడు క్లచ్‌ ను 
అదిమిపట్టడం లేదా ఎక్కువ సేపు 
న్యూట్రల్‌ లో వాహనాన్ని నడపడం 
ఎందుకు ప్రమాదకరం ? 


ఇందన వినియోగం ఎక్కువగా 
ఉంటుంది 


వాహనం వేగం అమాంతంగా 
పెరుగుతుంది 


దీనివల్ల ఇంజన్‌ దెబ్బతింటుంది 


టైర్లు తొందరగా అరుగుతాయి 


90 


భారీ వర్షంలో ప్రయాణిస్తున్నప్పుడు బ్రేక్‌ 
వేసిన తర్వాత మీ వాహనం ఆగేదూరం ? 


పెరుగుతుంది 


తగ్గుతుంది 


పదిరెట్లు పెరుగుతుంది 


అంతే ఉంటుంది 


S.NO. 


QUESTIONS 


RELEVANT 
FIGURE/SIGN 


Fans OPTION 1 OPTION 2 OPTION 3 OPTION 4 ANSWER 
పబ్లిక్‌ మార్గాలను ఉపయోగించడానికి 
91 చట్టప్రకారం మీరు చేయాల్సిన కనీస థర్డ్‌ పార్టీ, ఫైర్‌ అండ్‌ BF ఫుల్లీ కాంప్రహెన్సివ్‌ థర్డ్‌ పార్టీ మాత్రమే వ్యక్తిగత గాయాల బీమా 3 
బీమా ఏది ? 
ఒక సెకండ్‌ హ్యాండ్‌ వాహనాన్ని 
కొన్నారు. ఆ విషయాన్ని సంబంధిత 
92. అధికారులకు ఎప ఏటిలోగా 14 రోజుల లోపు 28 రోజులలోపు ఒక నెలలోపు బీమా చేసే సమయంలో 1 
తెలియజేయాలి ? 
ప్రమాదం జరిగిన ఒక ప్రదేశానికి 
ప్రప్రథమంగా మీరే వెళ్లారు. గాయపడిన వారిని వాహనాలకు అత్యవసర సేవలను అందించే 
93 వాహనపు ఇంజన్‌ ఆపాలి దూరంగా జరపాలి వారికి ఫోన్‌ చేయాలి అన్నీ సరైన సమాధానాలే 4 


ఆసందర్భంలో మీరు కింద పేర్కొన్న 
ఏయే పనులు చేయాలి ? 


94 


అప్పుడే ఒక ప్రమాదం జరిగింది. 
గాయపడిన వ్యక్తి రోడ్డుపై పడి ఉన్నాడు. 
ఆ పరిస్థితిలో మొట్టమొదటగా మీరు 
చేయాల్సిందేమిటి ? 


ఆవ్యక్తి తేరుకునేలా చేయాలి 


ఇతర వాహనాలను హెచ్చరించాలి 


కోలుకోవడానికి అనువైన 
భంగిమలోకి మార్చాలి 


గాయపడిన వ్యక్తికి వెచ్చటి 
వాతావరణం కల్పించాలి 


95 


ఓరోడ్డు ప్రమాదాన్ని చూసిన వెంటనే 
సహాయం చేసేందుకు మీరు ఆగారు. 
అప్పుడు ఈకిందివాటిలో మీరేం చేయాలి ? 


గాయపడ్డ వారికి వెచ్చగా, 
సౌకర్యవంతంగా ఉండేలా చూడాలి 


వారితో మాట్లాడుతూ, మరే 
ప్రమాదం లేదని భరోసా 
ఇస్తూవారు ప్రశాంతంగా ఉండేలా 
చేయాలి 


గాయపడ్డవాళ్లు ఒంటరిగా 
ఉండకుండా చూడాలి 


అన్ని సమాధానాలూ సరైనవే. 


పగటిపూట మెరిసే వెలుతురులో 


బ్రేకును పదేపదే నొక్కుతూ స్టాప్‌ 


96 ఎదుటి వాహనపు ఇండికేటర్లను మ. aR చేతితో ల ఆట లైట్స్‌ ఎక్కువసార్లు వెలిగేలా న్‌ తనే తొందరగా మలుపు 1 
గుర్తించడం కష్టం. అప్పుడేం చేయాలి? ఎర ఇవ్వా క్‌ చేయాలి 
వాహనం నడిపేటప్పుడు ఎల్లప్పుడూ డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్ఫూరెన్‌స్‌ ఈ డాక్యుమెంట్లు తీసుకువెళ్లే 
97 [DEF ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్లు డ్రైవింగ్‌ లైసెన్సు డ్రైవింగ్‌ లైసెన్స్‌ మరియు సర్టిఫికెట్‌, రిజిస్టేషన్‌ సర్టిఫికెట్‌, ఎవరైనా అపహరించవచ్చు. 3 
ఏవి ? ఇన్సూరెన్స్‌ సర్టిఫికెట్‌ కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్‌ వేవీ లే 
7 ష్య ంత్రణ సర్టిఫికె కాబట్టి అవేవి అవసరం లేదు 


RELEVANT 


S.NO. QUESTIONS FIGURE/SIGN 
IEANV OPTION 1 OPTION 2 OPTION 3 OPTION 4 ANSWER 
98 లెర్నర్‌ లైసెన్స్‌ ఎంతకాలం చెల్లుతుంది ? 180 రోజులు 30 రోజులు 60 రోజులు 9౦ రోజులు 1 
పర్మినెంట్‌ డ్రైవింగ్‌ లైసెన్సును రెన్యువల్‌ 
99 చ్రయడానిక్కండే గ్రేస్‌ పీరియడ్‌ ఎంత ? ఏమీ ఉండదు 30 రోజులు 60 రోజులు 9౦ రోజులు 2 
ఎటువంటి పరిస్థితులలో మీ యొక్క P అవసరం లేకుండా హెడ్‌ లైట్స్‌ _ రిజిస్టేషన్‌ నెంబర్‌ నిర్దేశించిన రిజిస్టేషన్‌ ప్లేట్‌ తప్పుడు రంగులో 
100 కారుని సీజ్‌ చేయవచ్చును? గలము కరా వెలిగించినప్పుడు పరిమాణంలో లేనప్పుడు ఉన్నప్పుడు i 
ఆల్కహాల్‌ డ్రైవింగ్‌ ను ఎలా ప్రభావితం మీ స్పందనలను, వేగాన్ని మీ సమన్వయాన్ని 
101 lawa ? SEGR మీ ఏకాగ్రతను తగ్గిస్తుంది మీ చైతన్యాన్ని పెంచుతుంది మెరుగుపటుస్తుందే 2 
నలం ల వరాన్ని వా క. ఆగి, అప్పటికే పెడస్టియన్‌ అప్పటికే పెడస్టియన్‌ క్రాసింగ్‌ పై 
102 |(పెడస్ట్రియన్‌) క్రాసింగ్‌ దాటేటప్పుడు పెడస్ట్రియన్‌ క్రాసింగ్‌ పై ఉన్న వేగాన్ని తగ్గించి ముందుకెళ్లాలి క్రాసింగ్‌ పై ఉన్నవారికి దారి ఉన్న పాదచారులను దృష్టిలో 3 
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చట్టం పాదచారులను డీకొట్టకుండా a ళ్‌ దలాలి Be ois Sr పాల్‌ 
సూచిస్తోంది ? నివారించాలి a 
రాత్రి వేళల్లో ఇతర వాహనాల హెడ్‌ లైట్ల రోడ్డుకు ఎడమవైపునకు చూస్తూ వ 
103 |కాంతివల్ల కళ్లు చెదిరినప్పుడు మీరేం వేగాన్ని తగ్గించి అవసరమైతే ప్రైగ్గాన్ని త్రగ్గించి, హెడ్‌ లైట్లను స ats లైట్లను అలా డిప్‌ చేసే వన్ని పెంచాలి 2 
చేయాలి ? ల లోబీమ్‌ తో వెలిగించాలి ji 
404. ' కనర్‌బేల్‌ అనేది మరు దేనిన అందుకునే డ్రయివింగ్‌ లైసెన్స్‌ రిజిస్టేషన్‌ డాక్యుమెంట్‌ ఇన్సూరెన్స్‌ సర్టిఫికెట్‌ పియూసి సర్టిఫికెట్‌ 3 


ముందు జారీ చేసే పత్రం ? 


S.NO. 


QUESTIONS 


RELEVANT 
FIGURE/SIGN 


iG ANY OPTION 1 OPTION 2 OPTION 3 OPTION 4 ANSWER 
వాహనాన్ని వెంటనే రోడ్డు పక్కకు | వాహనాన్ని వెంటనే రోడ్డు 
మీ వాహనంలో మంటలు రేగినట్లు ఆపి ఇంజన్‌ తో పాటు Soge పక్కకు ఆపి ఇంజన్‌తోపాటు మీరేమీ చేయొద్దు. కేవలం 
105 వాసన పసిగట్టినా, లేదా కనిపించినా స్విచ్‌ లన్నింటినీ ఆఫ్‌ చేసి కాలిన ఎ కల్‌ స్విచ్‌లన్నిటినీ ఆఫ్‌ చేసి అగు ద్దు కి కబురంపాలి ఏదీ సరైన సమాధానం కాదు 1 
మీరేం చేయాలి ? వైర్లను ఇసుక లేదా దళసరి సే వైరుపై నీరు పోస్తూ, d o 
బట్టతో నొక్కి పట్టాలి ae నొక్కిపెట్టాలి. 
డ్రైవ్‌ చేసేటప్పుడు అవసరమయ్యే వాహనంపై నియంత్రణ AS బాక్‌, ఆడుగుదల 
106 |సమయం కన్నా ఎక్కువ సేపు క్లచ్‌ మీద తగ్గుతుంది. ఫలితంగా క్లచ్‌ పర పెట్రోల్‌ వినియోగం తగ్గుతుంది టైర్ల యొక్క గ్రిప్‌ తగ్గుతుంది 1 
కాలు ఉంచకూడదు. ఎందుకు ? ముందుగానే విఫలమవుతుంది E 
ఇంధనాన్ని, గాలిని, నీటిని 
á ఇంధనాన్ని , గాలిని సరైన ఇంధనాన్ని, గాలిని తక్కువ 
107 |చోక్‌ ఏ పనిని చేస్తుంది? మోతాదులో కలుపుతుంది మోతాదులో కలుపుతుంది sri ioe ఏదీ సరైన సమాధానం కాదు 1 


108 


మీకు థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ఉంది. అది 


ఇతర వ్యక్తియొక్క గాయాలకు 


ఇతరుల ఆస్తికి జరిగిన నష్టాన్ని 


ఇతరుల వాహనాలకు జరిగిన 


అన్నీ సరైన సమాధానాలే 


వేటిని కవర్‌ చేస్తుంది డ్యామేజ్‌ ను 
భారీవర్షం తర్వాత మీరు బ్రేక్‌ ॥ 
109 వేసినప్పుడు వాహనం ఎక్కువదూరం మీకు పెద్ద పెడల్స్‌ కనిపించవు (తడిసిన బ్రేకులు చల్లగా ఉంటాయి ggo రోడ్డుపై పట్టు తక్కువగా వ సై asap ag 3 
వెళ్లి ఆగుతుంది. ఎందుకు? 
మీ వాహనంలో సరుకులు సరుకులు జారిపడకుండా 
110 |తీసుకువెళ్లున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఉండేటట్టు సరిగ్గా తాళ్ళతో తరగ దంపతు వీలుగా దెబ్బతినకుండా చూసుకోవాలి _|బౌహేనానికి దెబ్బ తగలకుండా 1 
ఉండేటట్లు చూసుకోవాలి చూసుకోవాలి 
తీసుకోవాలి ? కట్టుకోవాలి 
111 పాదచారి చేతిలో తెల్లని కర్ర దేనికి గుర్తు ? వికలాంగుడు చెవిటివాడు వృద్దుడు గుడ్డివాడు 4 


RELEVANT 


S.NO. QUESTIONS FIGURE/SIGN 
iE ANY OPTION 1 OPTION 2 OPTION 3 OPTION 4 ANSWER 

రోడ్డు పని జరుగుతున్న ప్రాంతంలోకి 

112 ప్రవేశించారు. అక్కడ తాత్కాలిక గరిష్ట పని రోజుల్లో (వర్కింగ్‌ డేస్‌) అన్ని సమయాల్లోనూ ఆ ఇరుకుగా ఉన్న వీధుల్లో ఆ చీకటిగా ఉన్న సమయంలో ఆ 3 
వేగ పరిమితి ఉన్న చిహ్నాన్ని గమనిస్తే మాత్రమే ఆ ఆదేశాన్ని పాటించాలి |ఆదేశాన్ని పాటించాలి ఆదేశాన్ని పాటించాలి ఆదేశాన్ని పాటించాలి 
ఏంచేయాలి ? 
వాహనం పైబాగంలో తీసుకు వెళ్ళే 

= తప్పనిసరి అయినప్పుడు సాద్యమైనంత తేలిక వస్తువులు 
113 సామాను విషయంలో తీసుకోవలసిన గట్టిగా కట్టి ఉంచాలి మాత్రేమే తీసుకు వెళ్ళాలి తీసుకువెళ్ళాలి ప్లాస్టిక్‌ షీట్‌ తో కప్పాలి 1 


జాగ్రత్తలు 


114 


కారును దాటడంకంటే లారీని ఓవర్‌టేక్‌ 
చేయడం ప్రమాదకరం. ఎందుకని ? 


కార్ల కంటే లారీలు పొడవుగా 
ఉంటాయ 


లారీలు హఠాత్తుగా వేగం 
పుంజుకోవచ్చు 


లారీ బ్రేకులు అంత బాగా 
పనిచేయవు 


లారీలు కొండలపైకి చాలా 
నెమ్మదిగా వెళతాయ 


టైర్‌ కండిషన్‌, టైర్లలో గాలి, 


ఇంధనం, కూలంట్‌ లేదా ఆయిల్‌ 


వాహనాన్ని స్టార్ట్‌ చేసేముందు డ్రైవర్‌ ఏం నెంబర్‌ ఫ్లేట్‌ శుభ్రంగా వుందో చక్రాల నట్లు గట్టిగా బిగించబడి 

ass పరిశీలించాలి? లేదో చూడాలి వున్నాయో లేదో క gee = పైవన్నీ ష్‌ 

పరిశీలించుకోవాలి 
ఇండికేటర్లు, లైట్లు సరిగా సీటు బెల్టులు 

116 కార్ల డ్రైవింగ్‌ లో ఏది చట్ట వ్యతిరేకం ? పనిచేయక్షపోవడం ఉపయోగ చళపోవడు పైవి రెండూ పైవి ఏవికావు 3 
వాహనాన్ని నడిపేడప్పుడు ప్రతి సారి ఈ రోడ్డు యొక్క పరిస్థితి మరియు ట్రాపిక్‌ పరిస్థితులు మరియు మీయొక్క పరిజ్ఞానం మరియు 

17 క్రింది వానిన్‌ దృష్టిలో పెట్టుకోవాలి వాతావరణం వాహనం యొక్క పరిస్థితి ఏకాగ్రత పైన్‌ అన్నీ స 
మీవాహనాన్ని వేరొక వాహనం ఓవర్‌ 

118 టేక్‌ చేసినప్పుడు మీరు ఇవి చేతి సిగ్నల్స్‌ ఇవ్వాలి మీ వాహనం స్పీడు తగ్గించాలి హెడ్‌ లైట్స్‌ వాడాలి మీ వాహనం స్ఫీడు పెంచాలి 4 


చేయకూడదు 


S.NO. 


QUESTIONS 


RELEVANT 
FIGURE/SIGN 


IE ANY. OPTION 1 OPTION 2 OPTION 3 OPTION 4 ANSWER 

119 ese అ Sg ప్రయాణీకులది వాహనపు మెకానిక్‌ది వాహనపు డ్రైవర్‌ ది పైవన్నీ సరైన సమాధానాలు 3 

పొగమంచు కప్పి ఉన్న రోడ్డుపైమీ 

= ప్రమాదాన్ని BOD హజార్డ్‌ రాళ్ళను ఇటకలను మీ బండి 

120 వాహనాన్ని వార చేయాల్సి వస్తే లైట్లను వెలీగించి ఉంచాలి సైడ్‌ లైట్లను వేసి ఉంచాలి చుట్టు పెట్టాలి పైవి ఏవి కావు 2 
121 oe వాటిలో సురక్షిత ప్రదేశంలో ఆగినప్పుడు | మెల్లగా ప్రయాణం చేసేటప్పుడు | వాహనంపై ఉన్నప్పుడు ట్రాఫిక్‌ తక్కువగా ఉన్నప్పుడు 1 

వేగంగా వెళుతున్న బారీ వాహనాలు 
122 |చేసే గందరగోళం వలన క్రింది వారిలో సైక్లిస్ట్స్‌ పాదాచారులు మోటార్‌ సైక్లిస్ట్స్‌ పైవి అన్నీ 4 

ఎవరికి ప్రమాదం 

భారీ వర్షంలో మీరు ప్రయాణం రో 

లీ డ్డుమీద ఒక పక్కకి స్టీరింగ్‌ వేగం తగ్గించడానికి బ్రేక్‌ను 

123 చేస్తున్నారు. మీ స్టీరింగ్‌ అకస్మాత్తుగా తిప్పోలి సున్నితంగా వేగాన్ని పెంచాలి స్థిరంగా మారం యాక్సిలరేటర్‌ను వదిలేయాలి 4 


తేలికగా అనిపించింది. అప్పుడు మీరు 


మీరు ఒక పొడవైన బారీ వాహనాన్ని 


వర్షం పడుతున్నప్పుడు 

124 | అనుసరించుచున్నారు, బారీవాహనం బాగా కనపడేంత వరకు వెనుకకు ఎక్కువ కాంతితో హెడ్‌ లైట్స్‌ లారీకి దగ్గరగా, బురదకు వేగం పెంచి త్వరగా ఓవర్‌ టేక్‌ క 
టైరులు వెదజల్లుతున్న బురదవలన వెళ్ళాలి వెలిగించాలి దూరంగా వెళ్ళాలి చెయ్యాలి 
మీకు రోడ్డు కనపడుటలేదు, ఏం 
చెయ్యాలి 
మంచులోమీరు వాహనం 

125 (నడుపుతున్నారు. ముందున్న ఒకవేళ అది తన దిశను ఒకవేళ దాని ఫాగ్‌లైట్లు మీకు ఒకవేళ అది అకస్మాత్తుగా ఒకవేళ దాని బ్రేక్‌లైట్లు మీకు 4 
వాహనంకంటే మిరెందుకు బాగా వెనక్కి మార్చుకోవచ్చు. ఇబ్బంది కలిగించవచ్చు. ఆగిపోవచ్చు ఇబ్బంది కలిగించవచ్చు 


ఉండాలి ? 


RELEVANT 


S.NO. QUESTIONS FIGURE/SIGN 
AN OPTION 1 OPTION 2 OPTION 3 OPTION 4 ANSWER 
రోడ్డు ప్రమాదం జరిగిన చోటకు 
మీరువెళ్లారు. అక్కడ ఒకరు కాలిన కాలిన గాయాలను నీటితో కాలిన గాయాలకు ఏదైనా ఏమన్నా బొబ్బలుంటే వాటిని Teen 
126 గాయాలతో బాధపడుతున్నారు. తడపాలి అతుక్కొని ఉంటే తొలగించాలి చిదిమేయాలి లేపనాలను (లోషన్లు) పూయాలి : 
అప్పుడు మీరేం చేస్తారు ? 
127 | వాయుకాలుష్య ప్రభావం ఈ కింద మనుషులు మొక్కలు జంతువులు అన్ని సమాధానాలూ సరైనవే 4 


పేర్కొన్న వారిలో ఎవరిపై ఉంటుంది? 


128 


బ్యాలెన్స్‌ లేని చక్రాలు కారుపై ఎలాంటి 
ప్రభావం చూపుతాయి ? 


వాహనం కుడి వైపుకు లాగేస్తుంది 


వాహనం ఎడమ వైపుకు 
లాగేస్తుంది 


స్టీరింగ్‌ అటూ ఇటూ ఊగిపోతుంది 


ఏదీ సరైన సమాధానం కాదు 


డ్రైవ్‌ చేసేటప్పుడు కాలిని క్లచ్‌పై గేర్లు మార్చేటప్పుడు $5 డ్రైవ్‌ చేసేటప్పుడు క్లచ్‌పై కాలు = 
129 క్లచ్‌ రైడింగ్‌ అంటే ఏమిటి? ర్‌ం నొక్కకపోవడం A ఏదీ సరైన సమాధానం కాదు 1 
E reais: Se ఇంజన్‌ ఆయిల్‌ తక్కువగా కూలంట్‌ తక్కువగా ఉండటం | చక్రాల బ్యాలెన్స్‌ సరిగ్గా టైర్లు అరిగిపోయి, నునుపు ; 
= ప్రైత్రబిన్లు] ఎందువల్ల ఉండటం వల్ల వల్ల లేనందువల్ల తేలినప్పుడు. 
కలుగుతాయి? 
డ్రైవర్‌ తన డ్రైవింగ్‌ లైసెన్సును ఇంకొక ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తింపు రుజువు ఎదుటి వ్యక్తి తనకు బాగా 
131 వ్యకి ఏయే పరిస్థితుల్లో ఇవ్వవచ్చు? రార న సదరం. ఇవ్వకూడదు చేసుకునేందుకు మాత్రమే ఇవ్వాలి | తెలిసినవాడే అయినప్పుడు í 


132 


మీ వాహనం ఒక పాదచారిని ÅS o5 
మీరేం చేయాలి? 


మీరెవరో వారికి తెలియచెప్పి, 
అక్కడనుంచి వెళ్లిపోవాలి 


గాయపడ్డ వ్యక్తికి సాయం చేసి, 
ఆంబులెన్స్‌ ని రప్పించాలి 


గాయపడ్డవారికి సాయం చేసి, 
మీ వివరాలు చెప్పి, ఆ తరువాత 
పోలీసులకు తెలియచేయాలి 


ఏదీ సరైన సమాధానం కాదు 


RELEVANT 


S.NO. QUESTIONS FIGURE/SIGN 
స్ట OPTION 1 OPTION 2 OPTION 3 OPTION 4 ANSWER 
విండ్‌షీల్డుపై స్టికర్లు, పోస్టర్లు, ఇతర 
133 అనధికారిక వస్తువులు అతికించవద్దు. అలా అడ్వర్టయిజ్‌ చేయడం దాని వల్ల డ్రైవర్‌కి సరిగా ఇతర డ్రైవర్లకు మీరు ఏదీ సరైన సమాధానం కాదు 2 


ఎందుకంటే... 


చట్టవిరుద్ధం 


కనిపించదు 


కనిపించకుండా ఉంటారు 


అత్యవసర పరిస్థితుల్లో 


డ్రైవింగ్‌ లైసెన్సు రద్దయినా, సస్పెండ్‌ క్ల సరైన లైసెన్సు ఉన్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవ్‌ 

134 అయినా అలాంటి డ్రేవర్‌ ఏం చేయాలి ? aoaoga మాత్రమే డ్రైవ్‌ తోడుంటేనే aS చేయాలి చేయకూరీదు ఏదీ సరైన సమాధానం కాదు 3 
డ్రైవింగ్‌ లైసెన్సు గడువు పూర్తయ్యాక, 

135 రెన్యువల్‌ చేయించుకోవడానికి అపరాధ 10 రోజులు 20 రోజులు 30 రోజులు 25 రోజులు 3 


రుసుము లేకుండా ఎన్ని రోజులలో 
చేయించుకోవచ్చును? 


ఒక వ్యక్తి ఎన్ని లైసెన్సులను కలిగి 


ఒక్కో తరహా వాహనం కోసం 


ఎన్ని కావాలంటే అన్ని 
లైసెన్సులుండవచ్చు. అయితే 


136 ఉండవచ్చు? ఒక్కటి చొప్పున మూడుకు ఒకే ఒక్క లైసెన్సు ఒక లైసెన్సు ఒక ల ఏదీ సరైన సమాధానం కాదు 2 
మించకుండా వాహనానికి మాత్రమే పరిమితమై 
ఉండాలి 
తీసుకున్నవాడే పూర్తిగా 
సరైన లైసెన్సు లేని వ్యక్తికి నడిపేందుకు a 2 వాహనం యాక్సిడెంట్‌ g 
137 | హా హనొన్నీ ఇవ్వడం సరైనదేనా? బాధ్యుడు కాబట్టి మన తప్పేం | ఇది తీవ్రమైన నేరం చేసినప్పుడే నేరం ఏదీ సరైన సమాధానం కాదు 2 
= ఉండదు 
చట్టం నిర్దేశించిన పరిమితుల కన్నా 
అ కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే నడిపితే అధికారులు తీవ్రంగా 
138 |ఎక్కువ కాలుష్య స్థాయి ఉన్న వాహనం దీనికి అనువేతి ఉంటు న ఇది చట్టరీత్యా నేరం హెచ్చరి స్తారు ఏదీ సరైన సమాధానం కాదు 2 
నడపవచ్చా? 
వాహనానికి మల్టీ టోన్‌ ఉన్న హారన్‌ను కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే | ఇది శబ్ద కాలుష్యం కలిగిస్తుంది | wer చేస్తే అధికారులు తీవ్రంగా ` 
139 |అమర్చవచ్చా? దీనికి అనుమతి ఉంటుంది కాబట్టి చట్టరీత్యా నేరం హెచ్చరిస్తారు ieee స్ట 


S.NO. 


QUESTIONS 


RELEVANT 
FIGURE/SIGN 


iF ANY OPTION 1 OPTION 2 OPTION 3 OPTION 4 ANSWER 
2 బాధితుడి పరిస్టితి మరింత 7 
140 | ప్రథమ చికిత్స లక్ష్యాలు ఏమిటి? ప్రాణాన్ని కాపాడటం త్వరగా కోలుకునేలా చేయడం pica కూడటు అన్ని సమాధానాలూ సరైనవే 4 
141 (CUES వల్ల ఈ కింది లక్షణాలు చికాకు కలుగుతుంది విసుగు కలుగుతుంది కోపం వస్తుంది అన్ని సమాధానాలూ సరైనవే. 4 
కనిపిస్తాయి 
మద్యం ఈ కింద పేర్కొన్న వాటిల్లో 
142 | ans ప్రభావితం చేస్తుంది? నిర్ణయం తీసుకునే సామర్థ్యం స్వనియంత్రణ విచక్షణ శక్తి అన్ని సమాధానాలూ సరైనవే 4 
143 |ఆల్కహాలిజం వల్ల కలిగే ఫలితాలు ఉగ్ర ప్రవర్తన నిర్ణయం తీసుకోలేకపోవడం హింసాత్మక ధోరణి అన్ని సమాధానాలూ సరైనవే 4 
144 | ఆల్కహాల్‌ ఈ కింది సామర్థ్యాలను చురుకుదనం తగ్గుతుంది చూపు మందగిస్తుంది నిర్ణయం తీసుకునే సామర్థ్యం | oa, సమాధానాలూ సరైనవే 4 
తగ్గిస్తుంది 3 తగ్గుతుంది d 
నడిపే వేగం పెరిగితే బండిని నిలిపేందుకు 
స్టాపింగ్‌ డిస్టెన్స్‌ పై ఎలాంటి స్పీడు పెరిగే కొద్ది స్టాపింగ్‌ డిస్టెన్స్‌ స్పీడు పెరిగే కొద్ది స్టాపింగ్‌ డిస్టెన్స్‌ 
వ we దూరంపై, ఎలాంటి ప్రబావం ప్రబావం ఉండదు తగ్గుతుంది పెరుగుతుంది “ పైవి ఏవి కావు 3 
స్టార్ట్‌ చేసే సమయంలో ఈ దిగువన 
146 [È Bn aa వాటిలో ఏ పనులు చేయాలి? గేర్‌ న్యూట్రల్‌లో ఉండాలి. హ్యాండ్‌ బ్రేక్‌ వేసి ఉండాలి క్లచ్‌ పెడల్‌ నొక్కి ఉండాలి అన్ని సమాధానాలూ సరైనవే 4 


S.NO. 


QUESTIONS 


RELEVANT 
FIGURE/SIGN 
IF ANY 


OPTION 1 


OPTION 2 


OPTION 3 


OPTION 4 


ANSWER 


147 


ఏ వాహనాలకు ముందుగా ప్రాధాన్యత 
ఇవ్వాలి ? 


పోలీసు వాహనాలు 


బస్సులు 


అత్యవసర సేవల వాహనాలు 


ద్విచక్ర వాహనాలు 


ఫాగ్‌ ల్యాంపులను ఏ సందర్భాల్లో 


148 [scar hoard. రాత్రి వేళలో పార్కింగ్‌ లైట్లకు బదులుగా హైవేలలో పొగమంచు దట్టంగా ఉన్నప్పుడు 4 
149 |జీటా కాసింగ్‌లు ఎవరికోసం పాదచారుల కోసం ఆత్యవనర సవల వాహనాల నెమ్మదిగా వెళ్లే వాహనాల కోసం | వాహనాలను నిలిపేందుకు 1 
ఏర్పాటయ్యాయి? కోసం g 


150 


వాహనాలు కదులుతున్నప్పుడు 


బస్సుల్లో అనుమతి ఉంది 


ఎలాంటి వాహనాల్లోనైనా ఇలా 


బస్సుల్లో ఇలా ఎక్కి దిగడం 


యాత్రికుల వాహనంలో దీనికి 


ఎక్కడం లేదా దిగడం ఎక్కి దిగడం నిషేధం నిషేధం అనుమతి ఉంది 
ద్విచక్రవాహనాల్లో ఇద్దరి కన్నా రద్దీ తక్కువగా ఉన్నప్పుడు క 

151 |, క్కైవమంది ప్రయాణించడం అదీమత డు ఇది చట్ట విరుద్ధం కొన్ని చోట్ల దీనికి అనుమతి ఉంది| అన్ని సమాధానాలూ సరైనవే 2 
రిజిస్టేషన్‌ లేని వాహనాలను బహిరంగ 

152 స్ట జ్‌ ల్లో ఉపయోగించడం ఇది చట్ట విరుద్ధం దీనికి చట్టం అనుమతిస్తుంది. | కొన్ని చోట్ల దీనికి అనుమతి ఉంది అన్ని సమాధానాలూ సరైనవే 1 


153 


అత్యంత వేగంగా వెళ్ళడంవల్ల 


ఇంధనం పొదుపు అవుతుంది 


ప్రమాదాలు ఎదురైనప్పుడు 
ప్రతిస్పందించడానికి తగినంత 
సమయం ఉండదు 


ప్రయాణానికి తక్కువ సమయం 
పడుతుంది 


మీ ఇంజన్‌కు నష్టం తక్కువగా 
ఉంటుంది 


S.NO. 


QUESTIONS 


RELEVANT 
FIGURE/SIGN 


ican OPTION 1 OPTION 2 OPTION 3 OPTION 4 ANSWER 
i ఇరుకుగా ఉండకుండా 
ia లా మము లా రన coset ahova aa వుదేదుకుగుటకుకంమైళ్ళ | 2 
Sag i = 12 వేగంతో ప్రయాణించండి 
౯ వాహనాల నిర్వహణ 
155 వాహన కాలుష్యానికి ప్రధాన కారణం (మెయింటెనెన్స్‌) సరిగా వావాగాలపై అత్యధిక బరువు ట్రాఫిక్‌ జామ్‌లు అన్ని సమాధానాలూ సరైనవే 4 
ఏమిటి? వేయడం 
లేకపోవడం 
కిందివాటిలో బ్రేకునొక్కిన తర్వాత మీ 
156 వాహనం ఆగే దూరాన్ని ప్రభావితం చేసే మీరు వెళ్తున్న వేగం మీ వాహనపు టైర్లు వాతావరణం అన్ని సమాధానాలూ సరైనవే. 4 
అంశాలేమిటి ? 
కొద్దిపాటి దూరాలు 
రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు ఎక్కువగా ప్రజారవాణా వ్యవస్థనే అవకాశం వచ్చినప్పుడు ట్‌ y F 
157 సకలం ద గ లి ఎవరికారునైని షేర్‌ చేసుకోవాలి ప్రయాణించినప్పుడు నడిచి లేదా (అన్నీ సరైన సమాధానాలే 4 
సైకిల్‌ పై వెళ్లాలి 
పర్యావరణ కాలుష్య నివారణకు మీరు మీవాహనాన్ని క్రమం టైర్లలో సరిపడే గాలి ఉండేలా లో గేర్లలో ఎక్కువసేపు ` 
158 లా ద్రోహదపడతారు ? చూసుకోవాలి అన్ని సమాధానాలూ సరైనవే 4 


తప్పకుండా సర్వీస్‌ చేయించాలి 


వాహనాన్ని నడపకూడదు 


159 


సక్రమంగా సర్వీస్‌ చేసిన వాహనం వల్ల 
మీకు...? 


ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గుతుంది 


మీరు చెల్లించిన రోడ్డుట్యాక్స్‌ 
వాపసు వస్తుంది 


మెరుగైన ఇంధన పొదుపు 
మరియు శుభ్రమైన ఉద్గారాలను 


ఇస్తుంది 


ఏదీ సరైన సమాధానం కాదు 


Source: http://www.aptransport.org 


rg x 


G | www.aptransport.org/html/Iir-question-bank.htm! * | 


( `) Government of Andhra Pradesh 


x 


Sri N. Chandrababu Naidu Transport De partment Sri Kinjarapu Atchannaidu 
Hon'ble Chief Minister గ Hon'ble Minister for Transport 
Government of Andhra Pradesh B.C. Welfare & Empowerment, Handlooms & Textiles 


Government of Andhra Pradesh 
SERVICES OF THE DEPT. LICENCE REGISTRATION PERMITS TAXES FEES USERCHARGES PENALTIES ROAD SAFETY STATISTICS 


User Charges Pollution Control Alternate Fuel Hazardous Materials Acts & Rules G.0's & Circulars Road Signs Forms 


ఆభ ay" i 7 R: — 
వ ‘a 


LLR Question Bank 


Home > LLR Question Bank 


> Telug 
Road Signs 


Rules of Road Regulations LLR SLOT BOOKING 


Els Enrollment 


General Driving Principles 


Status of Registration 
Numbers 


To Know More Driving Awareness: https://www.freegurukul.org/social-images/Driving/10 


